శతక బిల్వము 


శ్రీరామ శతకము, శ్రీ భారతి శతకము, నరుని శతకము 


శశిశర్మ బొల్లాప్రగడ 


కవి పరిచయం 
పేరు : శశి శర్మ బొల్లాప్రగడ 
వృత్తి : ఆంగ్లోపన్యాసకులు 
ప్రవృత్తి: అవధానం 
తల్లి : సుధా రాణి బొల్లాప్రగడ గారు 
తండ్రి : వెంకట రాజేశ్వర రావు బొల్లాప్రగడ గారు 
( రెవెన్యూ అధికారి ) 


అవధాన వివరాలు ; 

౨0 అష్టావధానములు, యుగళ అవధానము, ద్విగళ 
అవధానము, ౩ శతావధానములు, ద్విగుణిత 
అష్టావధానము, నవరస నవావధానము, త్రిగుణిత 
అష్టావధానము 


రచనలు : 

వర నరసింహ శతకము ( ముద్రితం ) 

తెలుగు భాషోద్యమ శతకము ( ముద్రితం మరియు 
తెలంగాణ ప్రభుత్వం 4 పద్యాలను తీసుకుంది & ఆంధ్ర 
ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు నేర్పిస్తున్నారు ) 
శ్రీరామ శతకము, శ్రీ భారతి శతకము, నరుని 
శతకము 

అముద్రితాలు: జీవన కేళి సూక్తి శతకము, ఈశ్వర హర 
శతకము, మర్త్య సూక్తి శతకము, సరస వాహిని 
శతకము, / ఖండ కావ్యములు, ఆది శంకరుల 


భజగోవిందం భాష్యము, 
హనుమాన్‌ చాలిసా పద్య అనువాదము, 
ఆదిశంకరాచార్యుల మనీషాపంచకము భాష్యము 


బిరుదులు ; 

ఉద్దండ పండితోత్తములు 
వ్యంగ్య కవి 

అవధాన వియన్మణి 
శతావధాన శార్జి 
అవధాన అర్జున 
శతావధాన శబ్దరత్నాకర 
అవధాన బ్రౌన్‌ 

నవరస కవితా సార్వభౌమ 


పురస్కారాలు: 


కీ శే, కోడి రామకృష్ణ అవార్డ్‌, 2 తెలుగు బుక్‌ ఆఫ్‌ 


రికార్డ్స్‌, అంతర్జాతీయ పద్య పురస్కారం 


సాహిత్య సాంస్కృతిక భాష కళా వేదిక వారిచే 2022 


ఉత్తమ ప్రతిభా పురస్కారం 


సాహిత్య సాంస్కృతిక భాష కళా వేదిక వారిచే 2024 
ఉత్తమ అవధాని పురస్కారం ( కాకినాడ శతావధానం 
లో గరికిపాటి నరసింహారావు గారి అన్నయ్య గారి 


చేతుల మీదుగా) 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


శ్రీ రామ శతకం 


కం: 

శ్రీ ధరణీ తరుణీ తన 

యాదవ! నిజ భక్త బాంధవా! గిరివర క 
న్యాధవ హృదయాంబుజనళి 

నీధవ! ముఖ హసితయామినీ ధవ! రామా!! 


ధవ = భర్త మరియు రాజు 


కం: 

దశరథ వరపుత్రుండవై 

కుశల మతిం జనకు సుతను గూడుట కొరకై 
దిశలంగల నృపులు పొగడంగం 

బసుపతి విలు విరిచి తీవు వర గుణ రామా!! 


కం: 

దశరథ రాజ కుమారా! 

దశ కందర ముఖ్య దైత్య తతిసంహారా 
దశ దిగ్వనితా కబరీ 

విశద స్రగ్బూత కీర్తి విభవా! రామా!! 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

కౌసల్యా నందన! నా 

దోసంబులు రూపు మాపి తోడగు మయ్యా 
మోసంబును , దోసంబును 

గాసింతయు లేని దొరవు గదరా రామా!! 


కం: 

శ్రీ మహితా నో మొర విని 

లేములకున్‌ లేమి గూర్చి లీలందగు; నీ 
మోమున్‌ జూపుము రముకుల 
సోమా! కరుణా కటాక్ష శోభిత రామా!! 


కం: 

ముని యాజ్ఞ దాటకం దుని 

మిన మేటీ! వేగ నెగయ మీటుము ; గోటన్‌ 
బెన గొనిన పాప కోటుల 

వినుత పరీపాటి! సుగుణ పేటీ! రామా!! 


కం: 

నిగమార్ద తత్త్వ శూన్యులు 

విగతా చారులు నితాంత వృత దురితాత్ముల్‌ 
నిగమ నిగమాంత వేద్యునిం 

ద్రిగుణాతీతాత్మ నిన్ను దెలియరు రామా!! 


4 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

మాయా మానుష విగ్రహ! 

సాయం బొనరించి దొసంగు సైపంగ దయ్యా 

నీ అండ నుండ గోరితి 

మాయను తొలగించి నన్ను మనువుము రామా!! 


కం: 

మాన విహీనులకున్‌ స 

న్మానములంట? గొట్టి దాటు న్యాయము కలిలో 
మానక తల నెత్తిన దవ 

మానములకుం పాత్రులంటట సమర్థులు రామా!! 


కం: 

కాకాసురుం డొనర్చిన 

లేకితనంబునకు మేర లేదు గదయ్యా 
సాకితివి వాని నాపై 

నీ కరుణను జిలుక వేమి నేరము? రామా!! 


కం: 

కొమ్ములు తిరిగిన యోగులె 

నెమ్మది నిను గాంచ లేరు! నీచులకెటు సా 
ధ్యమ్మగు? నీ దర్శన భా 

గ్యమ్ము సకల పురుష మోహకా! శ్రీ రామా!! 


5 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

కొండంత యాశతో నీ 

దండకుం జేరితిని "కాదు, తగదని" తండ్రీ 
దండింపంబోకు బాలుని 

దుండగముల సైపు దురిత దూరా! రామా! 


కం: 

చులుకగ "తాషా మరపా" 

వలె బడ బడ మగు వ్యర్ధ వాదమ్ములతో 

తల దిమ్ము గ్రమ్మె! దద్ద్వని 

తొలగించు; మనన్య సాధ్య ధూర్వహ రామా!! 


*తాషా మరపా = తాష బ్యాండ్‌ 


కం: 

వద్దని కసరకు మయ్యా 

నిద్దపు ధీ శక్తి యుక్తి నెలకొల్పుమయా 

"యెద్దీ నెన నంగ గాటికి 

యొద్దిక గట్టు. "డను పట్టు నుడుపుము రామా!! 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

అల వాత్స్యాయన సూత్రం 

బులంగల విపులాంతరార్థముల నెరుగని య 
జ్ఞులు, మేమె కామ శాస్త్ర 

జ్ఞులమని నిక్కుచును నిన్ను గొలువరు రామా!! 


కం: 

సరసాగ్రని "ధర్మస్య 

త్వరితాగతి" యనెడు సూక్తిందలచి సతతము 
న్నెరపు భవ దంఘి సేవలం 

పరమ పదావాస బుద్దింబరపుచు రామా!! 


కం: 

నిక్కులు , టక్కులు, టెక్కులుం 
బిక్కటిలన్‌ వీధి వీధి విహరించెడు నీ 
మృక్కుడులు చాటు కొందురు 

చక్కని వారమని రాజచంద్రా! రామా!! 


కం: 

"తల మీదను గోప్పాదము 

కలిగినచో లాభమేమి కలదని? బుధులన్‌ 
తిలకించి యెక్క సక్కెము 

సలుపుదు రేమందు మిట్టి జడులను రామా!! 


7 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

కులమునకు గులమునకు 

కలమునకుంగల మునకును గలంతలు పెరిగెన్‌! 
గలతత్వమెరింగి మెరుంగుగం 

గలమును నడిపించు దంట గలడా రామా!! 


కం: 

ఓ నవ మోహన! నాకును 

గానంగ రాకెంత బెదరి కనుచాటైనన్‌! 

నేను విడ " నెద్దు బెదరిన 

గానుగునకును నదురు బెదురు కదరునె రామా!! 


కం: 

సోమకహరణా! నిగమ 

స్తోమోద్దరణా! నగేంద్ర దూర్వహ! కూర్మ 
స్వామీ! హీమాక్షాసు వి 

రామా! సౌకర్య కలిత రసికా! రామా!! 


కం: 

కాంచన కశిపుని రొమ్మును 

జించిన నరసింహ పడవశీకృత విశ్వా 
సంచిత బలి దైత్యేంద్ర 

ప్రాంచల్లక్ష్మీ విలాస! వామన! రామా!! 


8 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

క్షత్రాధమనా శంకర 

సూత్ర! కుఠరారాయుబదైక శోభిత! ధనరా 
న్మిత్ర ధనుష్టండన సుక 

ళత్రీ భవద వనిజా! కళానిధి! రామా!! 


ధనుః + ఖండన = ధనుష్టండన 


కం: 

హల పాణీ! కాళిందీ 

జల భేదన! బుద్ద దేవ! షడభిజ్ఞ! సమా 
కలితా హింశాధర్మా! 


కలికీ! రంగత్తురంగ గమనా! రామా!!! 


షడభిజ్ఞ = ఆరు విషయములు తెలిసిన వాడు 
( ఆత్మ జ్ఞానము, పరకాయ ప్రవేశము మొ//) 


కం: 

లీలా మానుష వేషా! 

బాలా! గోపాల గోప బాల విరాజ 
త్కేళీ జాలా! గోపీ 

లోలా! నంద వ్రజైక లోలా! రామా!! 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 
కం: 
దుర్మతి! నీ నామ సుధా 
మర్మమ్ము గ్రహించ లేక మాలును "బుద్ధిః 
కర్మాను సారినీ" యన 
శర్మ రహిత మౌర వాను షంగతి! రామా!! 
శర్మ = శాస్త్రం తెలిసిన వాడు 


కం: 

జప తపములు నశియించెను 

విపుల స్వాధ్యాయ యజ్ఞ విధులడుగంటెన్‌ 
అపరిమిత ధూర్త లక్షణ 

విపరీత స్థితులు పెక్కు వెలసెను రామా!! 


కం: 

రొమ్ములు బిగించి క్రమ్ము బ 

లమ్ము చలమ్మధిక సంకులమ్ముగ రిపు యూ 
ధమ్ముల నమ్ములు దుమ్ముగం 

జిమ్మెడు శౌర్యమ్ము నీకు చెందును రామా! 


కం: 

న్యాయ సమారిత విత్తా 

దాయములకు పసిడి పడగ దాల్పించెడి హో 
దా యడం దాయతన మ 

న్యాయ స్థితి గట్టి దయ్యె నయ్యా! రామా!! 


10 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

నాగలిని బట్టి సూటిగం 

దీం మెలిక లేక కోండ్ర తీర్చెడి మొనగా 

డే గాన రాడు గద? ఏ 

మీ గతి? "శివ శివ" యిదేమి హీనత! రామా!! 


కం: 

సుంతయు తొలతన్నిను నా 

స్వాంతమ్మునం గనక ఇపుడు చాగలితినిరా! 
ఎంతయు నెగిరిన నెద్దే 

గంతను మోయుంగద! జగద గారా! రామా!! 


కం: 

"హరి హరి" యన్యాయ విధ 

స్పురణంబిది పొట్ట పొడిచి చూచిన ఒక య 
క్షరమైన నుండని నిర 

క్షర కుక్షులు బుధుల మనుచు సాగరి రామా!! 


కం: 

నడి కట్లు గట్టి గట్టిగ 

పిడికిళ్లను బట్టి "మేమె పెద్దల మనుచున్‌ " 

మెడ పట్లు పట్టి యూరక 

పడి చత్తురు దీనికేమి ఫలమో? రామా!! 
11 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

తనకున్న దానితో దృ 

ప్తిని గొను మనుజునకు లేని "తికమక" లువ్వె 
త్తున నంట గట్టెదురు దు 

రను లవ్వారికిని శిక్ష సలుపుము రామా! 


కం: 

సార హృదయుండు నీపద 

సారస సేవా విశేష సంస్తుతుండెౌ, సీ 

తా రమణ " అనిత్యాని శ 

రీరాణి" యటన్న సూక్తి హృది నిడి రామా!! 


కం: 

స్వాతి శయ పూరితాత్ములు 

నీతులకుం దప్పి సొక్కి నిష్కారణ సం 
జాతమ్మగు మచ్చరమునం 

జేతమ్మను మంటి గుంట చేతురు రామా! 


కం: 

ఆనాండు ధర్మ భంగము 

గా నొనరించితివి నీవు కావున దానిం 

బూని చను లోకమిది "రా 

జాను మతో ధర్మ" మను వచస్సును రామా!! 


12 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

పరమ శివ గౌరవమును 

ర్వర వెలయించంగ వీర భద్రుడు పొడమెన్‌ 
కరమ శివ గౌరవములు 

ర్వర నాటిరి నేటి పీఠ భద్రులు రామా!! 


కం: 

శర భంగాది మునుల్‌ దా 

శరధీ! నిక్కముగ జన్మ సార్థకత గొనన్‌ 
ధరియించిరి నీ రూప 

స్ఫురణం బరికించి పురుష మోహన రామా!!! 


కం: 

శ్యామల కోమల దేహా 

కామిత పురుషారాదాయకా! సతతము నా 
స్వామిగందలంచెద నిను సు 

శ్రి మహితానంద శక్తి చెందంగ రామా!! 


కం: 
డ్‌ త్రిజగద్కల్యాణా! 
క్షేత్రజ్ఞా నీదు భక్తిం జేకూర్చుము తా 


పత్రయ సూత్రము లూడంగం 
"బాత్రం త్యాగాయ" అనెడు పల్కున రామా!! 


13 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

వందారు కల్ప భూజా! 

చందురునకు నూలు పోగు చందంబుగ ని 
కందంబుల బూరించితి 

అందుకొనుము సంతసంబు నందుము రామా!!! 


కం: 

శ్రీరామా! నీ నామో 

చ్చారణ పారాయణమ్ము జన్మమ్మున కుం 
దారకమని యాద్యంత 

శ్రీ రాజిలం. పద్య రచన చేసితి రామా!! 


కం: 

శ్రీ రామా రమణ! శ్రీ 

నారాయణ! వాసు దేవ! నళినోదర! శృం 
గారాకారా! రారా! 

ధీరా! కరుణాపయోనిధీ! శ్రీ రామా!! 


కం: 

కారుణ్యమున నుదార వి 
చారమతిన్నమ్రు భక్తి సంతతి యెంతో 
గారామునంగాతువు గద? 

దారిత దారిద్ర్య! రిపు విదారీ! రామా!! 


14 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ఓ రాక్షస సంచయ సం 

హారీ! నాదిక్కు నీవె అనుచును భక్తిం 
గోరి భజించెద సతతము 

దారిత పాపౌపు నీల ధామా! రామా!! 


కం: 

లేరే భక్తులు? ముక్తులు 

కారే? నీ స్మరణ చే విగత కల్మషులై 
చేరరె? వైకుంఠమునకు 

దారక నామాభి రామ! తండ్రీ! రామా!! 


కం: 

పారా వార విహారా! 

రారా! ఘోరములు బాప రాజీవాక్షా! 
ఆరయ వేలర? భక్తుల 

సారస భవ ముఖ్య వంద్య చరణా! రామా!! 


కం: 

సార విదూర మహాసం 

సార పయోరాశి ముంచి సంతోషము తో 
నారయుచు నుంటి వేరా? 


ఘోరాపు విదార ధీర! కోవిద! రామా!! 
is 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

చేరితి భవ దేయాంష్రుల. 

గోరితిం కరుణామృతం బకుంరిత గతి ని 
పోరేల చేసెైదవురా? 

శ్రీ రాముకుల వారినిధి శశీ! శ్రీ రామా!! 


కం: 

శ్రీరామా! నీనామసు 

ధారస సారమును విభుధ తతి వివరింపన్‌ 
దారక మది యని నమ్మితిం 

గూరిమినను బావు మనుచుం గోరితి రామా!! 


కం: 

దూరస్టుండం గానయ్యా! 

కోరికలను తీర్చు మయ్య! కొమరుడ నయ్యా 
వైరంబు వీడుమయ్యా 

మారాములు వీడి కావుమా! శ్రీ రామా!! 


కం: 

రారా! దివ్యాకారా 

సారెకు నామీంద నిట్లు చలమూనంగా 
నౌరా? తగునట రా? పటు 

సారా! నత భక్త కలిత సామా! రామా! 


16 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

నీ రమ్య చరణ సేవయె 

భూరి సుకృత హేతు వంచు. బోలుపారంగనే 
మీరుచుంజాటెద కరుణా 

ధారా! నను గావు పుణ్య ధామా! రామా!! 


కం: 

మ్రుక్కెద నయ్యా రామా 

చక్కని నీ రూపు చూసి శరణము వేడన్‌ 
దిక్కై నను నడిపించుము 

చుక్కానిగ రామ నీవు చూడుము రామా!! 


కం: 

రామా రముకుల సోమా 

ధీమా ధీ వరము నీవ దివిజ నృపాలా 
యేమా యెడబాటు తగున 

భామయు సీత కడు భారమా! శ్రీ రామా!! 


కం: 
ఏరా! యేమారక నీ 
చారు తరస్పూర్తి కీర్తి సవమొన రింపన్‌ 


జేరియు దర్శన మీయ వ 
పార యశోవర్తి చక్ర వర్తీ! రామా!! 


17 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 
కం: 
రారా! కరుణా సాగర! 
రారా! క్షీరాబ్ది శయన! రవి శశి నయనా! 
రారా! ముకుంద! మురహర! 
రారా! నను గావ దేవ! రఘువర! రామా!! 


కం: 

కోరంగ లేదు రధంబులు; 

కోరంగ లేదేనుగులను; కోరను హరులన్‌ 
కోరెద నీ పద దాస్యము 

సార మతి కరుణ చిలికి సాకుము రామా!! 


కం: 

తారక నాముండవై యిటు 

లూరక ప్రాల్మాలి యుండు టొప్పునె? ధర నీ 
సారాఖ్య వమ్మగుం గద? 

నారదముని వినుత పూతనామా! రామా!! 
ప్రాల్మాల = బద్దకము 


కం: 

భీరు జన రక్షకుండ పరి 

వారములకు యముడవీవె; వైకుంఠ! మహో 
దారుండ వార్త జనులకు. 

భూరి కృపాధార! సుజన పోషక! రామా!! 


18 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

కారుణ్య గన్య మతివని 

ధారుణి విఖ్యాతి చెంది దారుణ గుణమే 
పారంగ నిటు పీడింతువె? 

సారస దళ నేత్ర దుష్ట జైత్రా రామా! 


కం: 

కోరితి నీ శుభ నామో 

చ్చారణమే ప్రాపటంచు జగదా ధారా! 
రారా! దయ నేలుమురా 

పారద కాశాభ కీర్తి భారా! రామా!! 


కం: 

వారణ రాజాదులు మును 

గూరిమి రక్షించి నట్టి గుణము నిజంబౌ 
చో రమ్మి అభయ మిమ్మీ 

సార సహిత సదృశ తేజ స్వామీ! రామా!! 


కం: 

ధారా ధర గాత్రా ఏ 

దారి నెరుంగను నిజమ్ము; ధన్యుడవగు నిన్‌ 
జేరి నుతింతును సతతము 

నారాయణ! వారిజాత నయనా! రామా!! 


19 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ధీరా! గోగోప కుల వి 

హారా! దుష్ట జన దూర! యమరోద్దారా! 
రార నవనీత చోరా 

శూరా రమణీయ వేష శోభిత రామా!! 


కం: 

క్రూరుండనాచారుండతి 

జారుండగు విప్రనాయజామీళుని నీ 
వేరితి ముక్తుం జేసితొ? 
యారీతిన్నన్ను బ్రోవుమన్నా! రామా!! 


కం: 

నేరంబేమి యొనర్చితి? 

రారా! నా స్వామి! యిట్లు రచ్చ యొనర్చన్‌ 
గారణ మేమో? తెలియదు 

వారణ రాజేంద్ర పాల! వరదా! రామా!! 


కం: 

ఓ రాజీవ విలోచన! 

ఘోరాపు విమోచనా! సుకోమల హృదయా! 
నీరాజనమిడెదను గై 


కోరా! గారాముతో అకుంఠిత! రామా!! 
20 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

శౌరీ! నీ నామమె నా 

గోరమ్ముల నుగ్గు చేసి కోర్కె లొసంగున్‌ 
సారెకు వేండెద నాయెద 

యో రాక్షస వంశ వీతి హోత్రా! రామా!! 


కం: 

కారుణ్యాకర! నాకిట 

లేరెవ్వరు బెంచు వారు లేఖారి హరా 
వారిని వీరిని వేడను 

ధీరా నను బ్రోవు మీవె స్థిరముగ రామా! 


కం: 

ధారుణి మును నావంటి సు 
భీరువులు లేరొ? నీవు ప్రీతి సుమించన్‌ 
వారినింగావవా? నిర్భర 
కారుణ్యాంబోధి! నిర్వికారా! రామా!! 


కం: 

సారంగ వరద! నాకిక 

సారూప్య మొసంగకున్న సత్యము నిందల్‌ 
నేరమ్ములు మోపెద రా! 

తీరని కోపమున నేనిదే! క్రీ రామా!! 


21 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

క్షీరాబ్ది యందు శేషుని 

పైరముతో అంచితముగం పవళించి జగ 
ద్వారము నాడించెదవౌ 

సూరాన్వయ కుముద వర్గ సోమా! రామా!! 


కం: 

శారద శశితుల్య యశో 

భారా! రమునాయకా! కృపా నిలయా! లో 
కారాధ్యా! నన్ను గావుము 

భూరి కృపంబరపి శౌర్యభూమా! రామా!! 


కం: 

నీ పేరు దలచి పూర్వము 

మా పెద్దలు దివ్య ముక్తి మార్గము గని నా 
రా పధమె నాకు జూపుము 

ప్రాపుగ నిను నమ్మినాండం భావన! రామా!! 


కం: 

గోపాళి నుత యశోయుత! 

గోపతి వాహస్తుతా! అకూపార విహా 
రా! పరమాత్మా! కేశవ! 

ఓపిక తో నన్నునేలుమో శ్రీ రామా!! 


22 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ఏపారు కరుణం గాచుట 

నీ పని నను గన్న తండ్రి నెనరున నన్నున్‌ 
గాపాడు మనుటనా పని 

తాపస మందార రాజతనయా! రామా!! 


కం: 

ఓ పావన గుణ భూషణ 

నీ పాలంబడితి నయ్య నిక్కువమయ్యా 
తాపములం. బాపు మయ్యా 

పాపచయ వినాశ విగత పాశా! రామా!!! 


ey 


వ్వరు కరి వరునకు? 
పెవ్వరు ధ్రువున కీ ప్రపంచంబునకున్‌ 


Cy CE 


es బో 


ని మదినమ్మి యుంటిరా! శ్రీ రామా!! 


23 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

నీ పద యుగమున నా మది 

శ్రీపతి నెలకొనియె సుమ్ము! స్థిరముగ నన్నున్‌ 
గాపాడుమయ్య వీరాం 

కా! పూరిత భక్త లోక కామా! రామా!! 


కం: 

సాకితివి పాండు సుతులను 

జేకొంటివి భక్త వరుల సేవా ధనముల్‌ 
నాకే తెరువును జూపెదు 

రా! కల్యాణా0బరాభి రామా! రామా!! 


కం: 

కేక విని యడరునంజని 
కాకన్మమకరమును జంపి కరి నాయకునిన్‌ 
సాకిన దీన దయాళా 

యే కరణిని భక్తు బాధ లెడపవు రామా!! 


కం: 

ఆకాంక్షించిన భక్తుని 

చీకాకు వడంగం జేసి చెడంజేయుదువా? 
నీకేమి కీడొనర్చితి? 

రాకా! రజనీశ వదన! రాషువ! రామా!! 


24 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

పాకారి సుత నిహంతా 

ప్రాకట భక్తాను గంత! రాక్షస హంతా 
స్వీకృత సీతా కాంతా! 

సాకేతపురీ నిశాంత! శాంతా! రామా!!! 


కం: 

శ్రీలా! సాధు జనాళీ 

పాలా! కరుణాల వాల! పద్మాలోలా! 

మేలా? నను విడద్రొక్కుట 

నీలాంబుద సదృశ కాంతి నిచయా! రామా!! 


కం: 

వ్యాల కులాహిత పతా! 

బాల శశాంకధర మిత్ర! భవ్య చాత్రా! 
నాళీక పత్ర నేత్రా 

శ్రీ లలితాంగీ కళత్ర! చిన్మయ రామా!! 


కం: 

నీ నామం బపుహరణము 

నీ నామమె సుకృత కరము నిఖిల జగములన్‌ 
నీ నామమెంచ శక్యమె? 

నీ నామస్మరణ మిమ్ము నెమ్మది రామా!! 


25 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

రామా! శాత్రవ వంశ వి 

రామా! కరుణాభి రామ! రామా కామా! 
కామారి వినుత నామా! 

ప్రేమను నను గావుమోయి! వేగమె రామా!!! 


కం: 

నీలాభ్రనిభ శరీరా 

పాలిత కుంతీ కుమార! భవ్యాకారా! 
త్రైలోక్యాధారా! శిశు 

పాలాది విదార శూర వర్యా! రామా!! 


కం: 

రాజత్కీర్తి సమాజ ప 

యోజ సుహృత్కోటి తేజ యుగ్రాది మరు 
త్పూజిత చరణాంభోజా 

వాజీకృత పతగ రాజ! వరదా! రామా!! 


కం: 

శుక్తి జయశో విశాలా! 

నక్తంచర వంశ కానన దహన కీలా 
ముక్తిద చరిత్ర జాలా 

భక్తవ్రజ కల్పసాల! భాగ్యద! రామా!! 


26 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ధాత్రీ రమణీ లోలా 

రాత్రిం చరనాయ కాంత రంగా భీలా 
పత్రి తురంగమ లీలా 

పాత్ర జనావన సుశీల! పావన! రామా!! 


కం: 

కాకుత్స వంశ జలధి సు 

దాకర! దళితాతి దుష్ట దానివనికరా 
శ్రీకర! భక్తవ శంకర 

పాకారి ప్రముఖ దివిజ పాలా! రామా!! 


కం: 

ఈవా? నాకభయంబును 

రావా? రక్షణమొనర్చ రాజీవాక్షా 

శ్రీ వైకుంఠ నివాసా! 

నీవే యీవిశ్వ మెల్ల నిక్కము రామా!! 


కం: 

శుండాల నాథ రక్షా 

ఖండ పరశుముఖ్య దివిజ కాండాధ్యక్షా! 
చండాంశు శశి సమీక్షా 

పాండు కుమారాను కూల పక్షా! రామా!! 


27 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

భువింనీ బొల్లాప్రగడా 

ర్లవ సోములు నిరము లమితనయ గుణులు ధరా 
దివిజ లుదయంబు నిందిరి 

భవదీయ పడబ్దబద్ద భావులు రామా!! 


కం: 

జనకుండు వారిలో నా 

కన పు చరిత్రుండు "రాజు"లాభిఖ్యుండు నా 
జననియు "వైదేహీ సతి" 

కనగను సచ్చరిత "అక్క" పునముగ రామా!! 


కం: 

ఆ వర దంపతులకు నే 

నో వరదా! జ్యేష్ట అంత్య నొనరంగ నిన్నున్‌ 
భావమున(దల(చు వాడను 

నే "వేంకట రాజు సుతుడు నే శశి "రామా!! 


కం: 

సంతసమున నీ చరితము 

నెంతయు శత కందముల రహిన్‌, భక్తి రసా 
క్రాంతుండనై కూర్చితిని య 

నంతా! నీయంత వానికై శ్రీరామా!! 


28 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

తప్పుల నెంచకు తండ్రీ 

చప్పున రావేమి రామ సరసుండనయా 
తిప్పలు బడి జేరిన 

చప్పున నీ దర్శనమ్ము జరిపించుమయా!! 


29 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


శ్రీ భారతీ శతకము 


శ్రీ మాత్రే నమః 

తేటగీతి: 

సకల కళలకు రూపమౌ శాంత మూర్తి 
సాహితీరంగ మందున శ్రావ్య మైన 

పద్య రచనలు జేసెడి ప్రజ్ఞ నొసగు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


శ్రీ మాతృ పితృభ్యో నమః : 


తేటగీతి: 

అమ్మ నాన్నయు నిద్దరూ యాది గురువు 
లయ్యి మనవెంట నుండునహర్నిషలు 
వేలు పట్టియు నడిపించు వేల్పులనియు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

అమృతరూపిణి యవనిలో నమ్మయనగ 
నామె త్యాగాలరాగమై ప్రేమపలుకు 
నాన్న దిక్సూచి, నిబ్బరమన్ననతడె 
అమ్మనాన్నలు సృష్టిలో నాదిగురులు!! 


30 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 
శ్రీ గురుభ్యోనమః 
తేటగీతి: 
ధర్మ మార్గమున్‌ నడిపించు కర్మ యోగి 
జ్ఞాన తృష్ణను తీర్చెడి జ్ఞాని; గురువు 
చిత్తశుద్ది తో జిజ్ఞాస చిత్తమలర 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

శ్రీలొలుకు ముద్దు మోముతో, చిరు నగవులు 
చిలుకు తల్లివి! భక్తితో సీవ చేయు 

భక్త కోటికి పెరటి కల్పలత వీవు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

చలువ చూపులు నాపయిం జిలుకరించి 
సాకుమమ్మ! సదా, నిన్ను సన్నుతించి 
దారి పట్టింతు! జీవ యాత్రా రధమ్ము 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

కన్న బిడ్డల యందు నొక్కడు సమగ్ర 
ధీనిలయుడౌ మరొక్కడ జ్ఞాని యౌను 
కాని తల్లికి నజ్ఞు పై కరుణ హెచ్చు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


31 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

నీ పవిత్ర మహా క్షేత్ర గోపురములు 

చూచి తరియించి రెందరో సూరి వరులు 
నా మహాభాగ్య మజ్జాను లంద లేరు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

జనని! నీ రూపు, మా చర్మ చక్షువులకు 
గోచరించదు! సద్భక్తి గొలుచు వారె 

జ్ఞాన నేత్రంబుతో, దాని గాంచ గలరు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

వేద వేదాంతములు వల్లె వేసినంత 

రాదు మోక్షము నీ దయా ప్రాస్తి లేక 

నా కృపన్నాపయిం జిల్కి యాదు కొనుము 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

బూది పూసియు గజ చర్మమును ధరించి 
బిచ్చ మెత్తు ముక్కంటినే మెచ్చి నావె 
యాతడె మహేశు డయ్యు నీయండ వలన 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


52 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

మాత! పరిణామ శక్తికి మారు పేరు 

నీవె యెరుగడు దానిన్మహేశు డైన 

నాది మధ్యాంత రహిత భాగ్య వతి వీవు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

ఎపుడు దుర్మార్గమును సాగు హీన జాతి 
పొత్తు నందక సర్వదా, పూర్ణ భక్తి 

పొంది సేవించి నిను ముక్తి నందు కొందు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

దేవతా మణి వీవు నీ సేవ చేసి 

యైహి కాముష్మిక సుఖంబు లంద వచ్చు 
కనడు లేమిని నిన్ను గొల్చిన నరుండు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

ఒక నిగూఢ తేజోమయ ప్రకృతి వీవు 
భాగ్య లక్ష్మివి, సద్భక్తి భాజనులకు 
కామగని వీవు సద్వజ్ర కవచ మీవు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


33 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

సౌఖ్యమిడు వేల్పు, మొక్షమొసంగ లేడు 

ముక్తినిడు వేల్పు, కూర్చడు, భోగబలము 
నుబయ మొసగు, మహా శక్తి యుక్తి వీవు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 
ధనమొ, కులమో, బలమ్మొ, పెద్దరికమిచ్చు 
నదియు, నీ కృప వల్లనే, ప్రాప్తమగును 


నీ కనికరమ్ముననె, క్రియా నిపుణుడగును 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

అమ్మ! నీ నామ రుచి ముందు, నమృత సార 
మెల్ల చప్పన నా మాట, పొల్లు గాదు 

బ్రహ్మ వేత్తలు దెలిపిన వచన మిద్ది 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

వాణిగా, లక్ష్మిగా, గౌరివలె వెలుగుచు 
కాల చక్రము నడిపించు బాల వీవు 

దైవ భావన కిదియె నిదర్శనమ్ము 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


34 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

శివుని యానతి లేనిదే చీమ యైన 
కుట్టదని యందు రదియును, వట్టి మాట 
కదల జాలడు నీ యూత వదిలి, శివుడు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

సృష్టికిని, మూల కారణ శ్రీవి, నీవు 

సృజన శక్తి త్వదీయ సంస్కృతి ఫలమ్ము 
కొలుతు, జగదాది శక్తిగా దలచి, నిన్నె 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

నిను త్రిశుద్దిగ నమ్మి సందేహ పడక 

జీవ యాత్ర సాగించిన శ్రేయమొదవు 

కొదవ యొదవదు నిను సదా మదిని నిలుప 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

నీ పదార్చన హీనుడై, నిక్కు నరుడు 
సంతరించగ జాలడీ జన్మమందు 
నభిమతార్దమ్ము సర్వధా, వ్యరుడెయగు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


వర్‌ 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

నీ మదింగల, తాత్విక నిర్ణయమ్ము 

సర్వ భూత, హిత ప్రద సరణి, నమరు 
దెలియు, జ్ఞానియె, యా మహా దివ్య లీల 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

రాబడిని బట్టి, వ్యయ మొనర్చగ దలంచు 
నిపుణుడే నీ దయా సుధా నిలయు డౌను 
నీ చలువ చూపు సోకదు నీచ తతికి 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

కలుగు, దివ్య యోగ క్షేమ ఫలము, నీదు 
పద యుగార్చన వలన శుభ ప్రదాత్రి ! 
నిగ్రహాను గ్రహ బలమ్ము నీకె తగును 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

ఒక దయామయ మూర్తివై యుర్వి నెల్ల 
మంచి బాటను నడుపు, సమర్ధ వీవు 
నీదయా వీక్షణమ్మె యందించు ముక్తి 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


వర 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

ఎవడొ, యేమేమి కూసిన నేమి ఫలము ? 
జననిదే గద? మధుర వాత్సల్య లీల 
దీనినే, వేద మాతవై తెలిపినావు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

నేటి వంసోద్బవులు, సదా, నీ పదాబ్ద 
సేవ యందే, తరించు సద్భావ మంది 
ధన్యులైనారు జగదేక మాన్యు లైరి 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

శ్రీ ప్రదమ్ముల, భక్త వాంఛా ప్రదమ్ము 

లధిక సౌఖ్య ప్రదమ్ము లత్యంత కాంతి 
పదములా, నీ పదమ్ములాస్పదము మాకు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

మత్తు రాజన్మ పుణ్య సంపత్తి వలన 
కలిగె, నిను వేడు, సద్బుద్ధి బలము, నేడు 
నింత కన్న, మహాభాగ్య, మేమి కలదు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


357 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

నిన్ను మది నమ్మి సర్వదా, నీ పదార్చ 
భాగ్యముగ నెంచి, పయనించు భాగ్యశాలి 
ధన్యత వహించు బుధలోక మాన్యుడౌను 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

దుష్ట సాంగత్య భాషణాదులను మెలగి 
బురదలంటిన నా వాక్యములను నీదు 
స్తుతి జలము చేత కడిగి శుద్దత పుటింతు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

భక్తులకు సర్వ సంపదల్పటించు నట్టి 

నీ స్తవము, కల్పవల్లియౌ నిక్కమమ్మ 
మహిత శంకర " సౌందర్య లహరి " సాక్షి 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

మాడలిమ్మని మేడలిమ్మనియు గోర 

నీ పదమ్ముల పై భక్తి నిలుచునట్టి 

బుద్ది బలమిమ్ము చాలు సమ్మోద పడెద 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 
వరి 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

నిన్ను కవులు వర్ణింతురు నిరుపమాన 
పద చమత్కార సంపద పల్లవింప 
సన్నుతింతురు భక్తులర్చనలు సలిపి 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

నీలి కాటుక రేకలన్నిగ్గు లొలుకు 

నీ చలువ చూపు సోకినన్‌ దేవి! యతడు 
ధన్యుడాౌను నిరంజన తత్వమందు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

విశ్వ జనయిత్రి! వాణియు, విష్ణు రమణి 
శదియు, నీ జూపు సోకినంజాలు ననుచు 
వేచి యుందురటంచు నే విశ్వ సింతు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

భక్త కోటికి సత్కల్ప వల్లివగుచు 

వెలుగు నిను వీడి వెకలి వెల్పులను గొలుచు 
వెట్టి యేరీతి భోగాలు జుర్రు కొనును? 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


39 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

నిన్ను "చండి"గ నెన్ని వర్నింతు రట్టి 

నింద తొలగించు కొనగ నాయందు రువ్వు 
మధిక శీతల దృష్టి నాప్యాయ మొదవ 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

సకల విద్యా బలమ్ము తేజస్సమృద్ది 
సద్గుణ గణంబు, సౌందర్య సంపదయును 
నీ పదార్చన యుతులకు, నిండి యుండు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

మేలి పారాణి రంగుతో మెరుయుచున్న 
నీపద యుగమ్మె నమ్మితి నిండు మదిని 
యదియె శ్రీ రామ రక్షయై యాదు కొనుత 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

పసిడికి సుగంధ మబ్బిన పగిది నిన్ను 
కొలుచు భక్తుని జీవిత ఫలము వెలుగు 
నిజము సత్యము నిక్కమ్ము నిశ్చయమ్ము 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


40 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

ఎపుడు దుర్చోధములు గూర్చు హీన జనుల 
కలయిక రవంతయును నంట గట్ట వలదు 
సుజన సాంగత్య మించుక చూపు చాలు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

తేనె తీయన యమృతమ్ము దాని కన్న 
మధుర మద్దాని కంటె సుమధుర తరము 
సుకవి నుడి దానికన్న నీ స్తుతి మధురము 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

కలువ రేకులనేలు నీ కనుల చూపు 
చలువ నాపయి చిలుకు మీ శంభు చెలువ 
విలువగై కొందు పురుషార్ద కలితులందు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

శ్రీ రమానాధ సోదరీ! క్షీర నీర 

బేధము నెరుంగు, రాయంచ మాదిరి గొని 
మంచినె గ్రహించి, దీవించి పెంచు మమ్మ 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


41 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

శ్రీ లొలుకు పైడి యందెల మేలి రవళి 
వీనులకు విందు గొలుపగా వేగ రమ్ము 
నా గృహాంగణమునకు ధన్యత వహింతు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

నేర్పు గల తల్లి! తిప్పలన్నిండినతడు 

నీ కతన నోషధుల కెల్ల నాకరమయి 

హిమ గిరీంద్రుడు కుల గోత్ర రమనుడయ్యె 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

తినుటకై వేళకు రవంత తిండినొసగు 
పదవి నీ దయ వల్లనే గద లభించు 
నిన్ను నమ్మిన దైన్యమ్ము నెలవు కొనదు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

శక్ర సేవిత! కలదేదొ చప్పరించి 

నీ పదార్చన విధమందు నేర్పు గొనక 
చెడుగు చెడు బాటలంబడి యడుగు బట్టు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


42 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

కుంకుమాంకిత ఫాల వెల్లులు పముటించు 

నీ గుణ సముచ్చయమును వర్ణించ తరమ? 
సుంత యైనను నీ మేలి చూపు పడక? 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

తపములను కుంతి గంగలో తానమాడి 
యడవులకు నేగి యాకుల నలముల దిని 
కుందనేటికి నిను గొల్వ కోర్కె దీరు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

లాస్య కేళీ నిధీ! చిద్విలాస మూర్తి! 

నిను శరీరార్ట భాగాన నిలిపె శివుడు 
నందు ని చాతురియె హేతువందు నేను 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

దేవి! నేమేని నిగ్గుల దీధితులును 

మెరుగు చూపుల తూపుల మిల మిలలును 
వెలయ పరమేశు వలపించి వెలిగినావు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


43 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

విశ్వ మోహిని! మాదృశుల్‌ పృధ్వి యందు 
వేన వేలందరును నిన్ను వేడుకొనగ 
నిపుణులౌదుర! యొకడె యా నేర్పు పొందు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

తల్లి దండ్రియు లేకను తల్లడిల్ల 
అన్నమన్నమంచును నేడ్వ యార్తి తోడ 
చెంత చేరియు వారిని చేర దీయు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

చదువు సంస్కారములు లేక చెదలు బట్టే 
దిరుగు చున్నారు మనుజులు నారు బయట 
వాని బాగు జేయుమ నీవు పదవి నంది 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

అభము శుభముల్‌ తెలియనట్టే యబల నరసి 
పంపుచున్నారు పడుపు కొంపలకు సాటి 
స్త్రీలు వీరినెరుగు నట్టి తీరు లేదు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


44 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

చదువు నేర్పెడి పంతుళ్లు చనువు తోడ 
మాతృ, పితృ భావనను హత మార్చు చుండె 
వారినరికట్టి; కాపాడు పంకజాక్షి 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

మాన భంగముల్‌ జేసెడి మానవులకు 
మరణ శిక్షల వేయుమా మాతృ తనము 
వీడి కష్ట మొనర్చిన పాడి గట్టు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

నీతి మాలి ప్రజా ప్రతినిధులు కూడ 

కామ వసులయి మాన భంగాలు జేసి 
తుదకు రక్షక భటుల చేతులకు జిక్కి 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

స్త్రీలనవమాన పరచి చింతింప జేసి 
క్షణిక సుఖ లబ్దికై జేరి కామ వాంఛ 

తీర్చు కొనగ పట్టి గట్టి దేల్చుమమ్మ 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


45 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

రాజకీయపు ప్రతి నిధుల్‌ రచ్చ కెక్కి 
బయట కీడుస్తున్నారిల ప్రజల జూసి 
వారి బారిన పడకుండ నరసి జనని! 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

పరుల సొమ్ములు దోచేటి పాలకులను 
నీవు హతమార్చి; చూడుమా నీ తరమును 
నిన్ను నమ్మిన భక్తుల నింద లెల్ల 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

పడుపు గత్తిలు జిక్కగా వడిగ వచ్చు 
దుండ గీడుల నీవిట దండ వేసి 

మహిని గాపాడు మోవల్లి! మాత! జనని 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

అంతమేలేని, పరనింద లతిశయించె 
స్వీయ కుచమర్ధ నోద్దతి చేవ గాంచె 
మానవత్వ మహత్యము మరచినారు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


46 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

తప్పులెక్కడ సాగినం దప్పుకొనగ 

శిక్ష వేయుట న్యాయ మీపక్ష పాత 

దృష్టి చేపట్టి చెడుబాట దిరుగ దగదు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

మద్యముల వైపు చూడని మాన్యు గాంచి 
మద్యపాన ప్రమత్తులౌ మంద మతులు 
వెక్కిరించెడు చెడు రీతి విస్తరించె 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

ప్రతి బలగమందు నిరుపేద వారు గలరు 
కొందరికి మాత్రమే సొమ్ము కూర్చు , కొమ్ము 
కాయుటెందుకొ? కలికాల ఖలుడు వాడు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

నిందితుడు చిక్కినను శిక్ష నెరప లేక 
"మీనమేషాలు" లెక్కించ బూనుటేల? 
కచ్చతో చంపునేమొ? యస్కలలు గనుటొ? 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


47 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

చదువులను నేర్చి శిష్యుల చక్కదిద్దు 
గురువులకు రాజకీయాల గోల యేల? 
భావి పౌరుల నష్టాల పాలు చేయు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

రాజ మర్యాదలను విందు భోజనములు 
కూర్చి దేశ విద్రోహుల కొల్పు చున్న 
రాచరిక మన్ని విధముల భ్రష్ట మగును 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

అపష్టిక్సాలకాంశ లున్నతడె ప్రభుడు 
లేకితన మూని ప్రజల చీకాకు పరచు 
భారములు మోపి కష్టాల పాలు చేయు 
తల్లి! జగదంబ! శారద ! దయను జూపు!! 


తేటగీతి: 

కఠినమైనట్టి మాటలు కలత పరుచు 
సున్ని తంభైన పలుకులు సుధలు చిలుకు 
మాటతీరుతోడమనిషిమాన్యుడగును 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


48 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

సాటి వారికి నింతను సాయ పడని 

ఎంత సంపద యున్నను యేమి ఫలము 
ధనము కన్నను పంచెడి గుణము మిన్న 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

కన్న వారిని సేవించు కాంక్ష దీర 

దాన ధర్మము జేసియు ధరణి వెలుగు 
కులము మతమన్న కుచ్చి తకుళ్ళులేల? 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

గురుని బోధలు వినినంత కుదురుగాగ 
క్రమ శిక్షణ రూపమై కదల వచ్చు 
గురువు నేర్చని విద్యెల్ల గ్రుడ్డివిద్య 


Md” 


తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

కష్ట మెంతయు నున్నను కలత వలదు 
గుండె ధైర్యము మించిన కూర్మి గలదె! 
చిన్న చిరునవ్వు చిందించు చింతలేల? 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


49 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

మానవత్వమును మరచి మాన వేంద్ర 
మనుషులందరు నొక్కటై మనుటమేలు! 
పేద గొప్పయు యనియేడి భేద మేల? 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

అక్షరపుమాల ధరియించి హయియవగ 
నవ్య సైకత రూపము నలరుచుండ 

నిష్ట తోడను గొల్సేము నీల వేణి 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

సకల సృష్టికి మూలమౌ శక్తి నిచ్చు 
అన్న దాతను గావుము యవని లోన 
పసిడి ధాన్యపు సంవృద్ది పంట లొసగు 
తల్లి! జగదంబ!శారద! దయనుజూపు!! 


తేటగీతి: 

కరువు కాటక బాధలు కలుగనీక 

జనుల సుఖశాంతు లొసగుము జగతిలోన 
కనుమునొకకంట కరుణించుకమలనయన 
తల్లి! జగదంబ!శారద! దయనుజూపు!! 


50 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

ముగ్గ మోహన సౌందర్య పుడమి యందు 
ప్రకృతి శోభను పెంచగ పరవశించి 

సహజ సంపద లొసగును సకల జనుల 
తల్లి! జగదంబ! శారద! దయనుజూపు!! 


తేటగీతి: 

అడగు వారికి లేదని యనకు మోయి 
యున్న దానిని పంచిన వృద్ది చెందు 
పంచి పెట్టెడి గుణమున్న మంచిదోయి 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

కలిగి నంతలొ తృప్తిగ గడుప వలెను 
కలిమి లేముల యందున కలత వలదు 
చేయి చాచకు మెప్పుడు చరిత లోన 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

పుణ్య కార్యము జేయగ పుట్టినాము 

జీవ మున్నంత వరకిల చిత్ర మలర 

భార తమ్మను గొలుచుటె భాగ్య మిలన 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


51 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

పలుకు లమ్మను భక్తితో పలుకరించి 
వాణి వాక్సిద్ది నొసగుటె వాంఛి తమ్ము 
అక్షరమ్మును గ్రోలితి లక్షణముగ 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

భవ్య నామము పఠియించ బాసరందు 
దివ్య దర్శన భాగ్యపు దీప్తి చేత 

జన్మ చరితార మాయెను జలజ నేత్రి 
తల్లి!జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

కల్మషమ్ములు కడుగుచు కలుషహారి 
శాంతి సౌఖ్యములొసగుము ధాత్రియందు 
కామితమ్ములు దీర్చియు కావుమమ్మ 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

కత్తి కన్నను పదునైన కలము బట్టి 

నిత్య మవినీతి పరులను నిగ్గదీసి 
సమసమాజము స్థాపించ సాగవలెను 
తల్లి! జగదంబ!శారద! దయను జూపు!! 


52 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

స్త్రీల శిశువుల వంచించు ఛీడ పురుగు 
సింహము వలెను తిరుగుట సిగ్గుచేటు 
సవ్యసాచివై శిక్షించి సంస్కరించు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

అఖిల లోకాల నేలెడి యాది శక్తి 
భారతావని యందున భవ్య మవగ 
వాక్కు నొసగగ వెలసెను బాసరందు 
తల్లి జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

రమ్య సంగీత సాహిత్య రాగ సుధలు 
నవ్య నృత్య విన్యాసాల నాట్యహేల 
పరమ పావన గోదారి పరుగుదీయ 

తల్లి! జగదంబ! శారద! దయనుజూపు!! 


తేటగీతి: 

ధవళ వస్తుపు ధారియై తళుకులీను 
పద్మజాక్షికి కస్తూరి పరిమళములు 

ధూప దీపనైవేద్య సంతులొగి యెది 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


53 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

షోడ శోపచారపువిధుల శోభవెలయ 
పసిడి కాంతుల ప్రకాశ పధము నందు 
నిత్య పూజల సేవింతు నీరజాక్షి 

తల్లి ! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

విద్య విజ్ఞాన రూపమౌ విమల చరిత 
విశ్వ మందున విజ్ఞాన బీజ మయ్యి 

వాసి గాంచెను వాగ్దేవి వాసరందు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

వ్యాస మహర్షి స్థాపిత వ్యాస పురిగ 
ఖ్యాతి గాంచెను భారత జాతి;జగతి 

జ్ఞాన సంపద నొసగెడి జ్ఞాన ధాత్రి 

తల్లి! జగదంబ ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

శ్రీకరమగునట్టి శర్వాణి శ్రీనిలయిని 

వేద రూపమౌ శ్రీవిద్యై వెలిగెనమ్మ 

పద్మ సంభవి భారతి బ్రహ్మ సతివి 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


D4 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

కుంకుమార్చన జేయగ కూర్మితోడ 
తరుణులందరు భక్తితో దరికిజేరి 

నిత్య నీరాజానాలిచ్చి నిన్ను వేడ 

తల్లి! జగదంబ!శారద! దయను జూపు!! 


తేటగీతి: 

పంచ భూతాత్మ కమ్మైన వైభవమ్ము 
సత్య, ధర్మము, న్యాయము నిత్యమవగ 
సర్వమంగళ కారిణి శాంతినిడుమ 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

ధ్యాన ముద్రలో దర్శించె వ్యాసమౌని 
చేత సైకత శిల్పమై సీవలొంద 
పుస్తకమ్మును ధరియించి హస్తమందు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

ఆకతాయిగ నాటాడు నారు బయట 
బాధ్యతన్నది లేకుండ భారమయ్యి 

గ్రుడ్డి గుజ్సాల బళ్ళను కోరి కడగ 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


D5 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

కడుపు నింపిన వారిని కడకు మరచి 
మేలు చేసిన వారిని మోసగించ 

తిన్న యింటికి తిన్నగా కన్నమేయ 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

సీత బాధసీత వనిన పీత జెప్ప 
ఒక్కరొక్కరి బాధలు నొకరి దెలుప? 

రోలు మద్దెల రీతియౌ కలుగు జనని! 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

సృష్టి లోనను హీనులు సూక్తి జెప్ప 

స్త్రీల బుద్దియు మిగులను ప్రళయ మనిరి 
సత్య శోధన జేయక హత్యలేల 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

సత్యమెప్పుడు బల్కుము శాంతి గోరి 
ధర్మ మాచరించ వలయు ధరణి లోన 
సత్య ధర్మములన్నవి సాక్ష్యమౌను 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


56 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


తేటగీతి: 

మిగుల నన్యాయ పథముల మించ కుండ 
హాని జరిగిన చోటులన్‌ నడ్డు పడుచు 

ధర్మ రక్షణ జేయగ దరల వలయు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

రాజ్య మందున రాజుల రాచరికము 
ప్రజల పక్షమ్ము నుండగ ప్రణతు లిడిరి 
రాజు బోలిన ప్రజలుండె రాజ్య మందు 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

వీధులందున తిరుగగ విధులు మరచి 
చదువు నొంటన బట్టక చవట వోలె 

విద్య రానట్టి వాడెపో వింత పశువు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


తేటగీతి: 

భారమంతయు నీదను పామరుండ 
పద్య మాలగ నీ కృతి వ్రాసి నాము 

నీకు మేమంకితంబిడి నిన్ను గొల్తు 

తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


57 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 
తేటగీతి: 
జయ జయ మహేశ సుందరీ సకల సౌఖ్య 
దాయిని! సర్వ మంగళా! దైత్య హంత్రి! 
జయ జయ! దయా తరంగిత చారు నయన 
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!! 


58 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


నరుని శతకము 


కం: 

శ్రీ కరమగు కావ్యము భువి 

"బ్రాకట గుణరీతి శబ్దరాజిత" రస ర 
త్నాకరము'” నా నృషిః కురు 

తే కావ్యం" బనిరి దాని దెలిసియె నరుడా!! 


కం: 

గట్టిగ బాండితి లేకయు 

మిట్టి పడుచు బుధుల తోడ మేలము లాడన్‌! 
గట్టకునడు మట్లగుచో 

జెట్టెక్కియు జేయి వదలు స్థితియౌ నరుడా!! 


కం: 

ఏ యెడనాయోమయంబుగ 

వ్రాయగ లేఖినిని బూన , ఫలమెటు లొదవున్‌? 
వ్రాయవలె సుకవి "విశ్వ 

శ్రేయః కావ్య" మను పల్కు దృఢముగ నరుడా!! 


59 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

అకలంక ప్రతిభ దా 

వక ధీ శక్తి బ్రకటించు పనిగొని మేలా? 
తికమకలు " గ్రుడ్డి గుణ్టా 

లకు బళ్ళందోము వాని లాగున " నరుడా!! 


కం: 

నర పతినై రాజ్య శ్రీ 

పరిపాలన చేయనైతి వ్యర్ణుడ ననుచున్‌ 

దుర పిల్లకు " రాజ్యాంతే 

నరకం ధ్రువ " మనెడు నుడిని నమ్ముము నరుడా!! 


కం: 

ఖలమతుల , గురుల కడవి 

ద్యల గని ఎంచుదురు వారి తప్పుల నేని 
చ్చలు " దిన్న యింటి వాసం 

బుల నెన్ను " విధంబు రూఢి పొందగ నరుడా!! 


కం: 

వితత స్వద్వాయాన్విత 

మతివై నిజ ధర్మములను మనుపుము విధి స 
మృతి వెలయ "బ్రహ్మచారీ 

శత మర్కట" యనెడు నుడిని చాటకు నరుడా!!! 


60 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ఇల నొక్క భార్యగల యత 

డలయుచు బహు భార్యలున్న యతనికి దనతి 
ప్పలు చెప్పుటెళ్ళ " రోల్మ 

ద్దెలతో మొర వెట్టుకున్న తెన్నగు నరుడా!! 


కం: 

పరువంపు బ్రాయముననే 

పరమాత్మ పదార వింద భక్తి యుతుడవై 
పరగుము నీవెరు గనిదా ? 

యరయంగ " శుభస్య శీఘ్ర " మనునుడి నరుడా!! 


కం: 

మేలగు విజ్ఞ రహస్య స 

మాలోచన మాశ్రయించి యత్నింప దగున్‌ 
వీలగు పనులకు మేలొకొ ? 

"నేల విడిచి సాము చేయ" నిక్కుట నరుడా! 


కం: 

మైత్రి తలయెత్తి నంతనె 

యాత్రముతో నిజ రహస్య మందించకుమీ 
సూత్రించు కొనుము నీమది 

"బాత్రం త్యాగాయ" యనెడి పల్కును నరుడా!! 


61 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

అనదలు విద్యను జెప్పం 

గన రాచదు వొరుల చప్పగని యోరువ రే 
మన ?" అమ్మ పెట్ట దడిగియు 

దననీయ " దటన్న మాట తీరిది నరుడా!! 


కం: 

అధముల చిల్లర మతముల 

నదికధ నాశగొని చొచ్చి యడుగంటకు మీ 
బుధమానివై " స్వధర్మే 

నిధనం శ్రేయ " యను సూక్తి నిక్కము నరుడా!! 


కం: 

తనకనుకూల స్థితిగ 

ల్లిన దాకను మెచ్చుకొనుచు గీడొనరించున్‌! 
దనపని తీరిన మూఢుడు 

"చనుగుడిచియు రొమ్ముగ్రుద్దు” చాడ్పున నరుడా!! 


కం: 

సుమతి నొనరించదగు కృ 

త్యముల యెడ నుపేక్ష పూనదగ దట్లెనన్‌ 

శ్రమ చేకురు "నాలస్యా 

దమృతం విష"మనెడి మాట నరయుము నరుడా!! 


62 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ఊరందల మీరిన వ్యా 

పారములన్నియును నీకె పట్టిన వృదయై 
తీరునవి "జేనెడింట్లో 

మూరెడు కజ్ఞ' యన నెట్టు పొసగును నరుడా!! 


కం: 

దురిత పధమూని ధర్మా 

చరణములకు జేటు గూర్చు సంగతులం ద్రి 
మ్మరి "సత్యంవద ధర్మం 

చర " యను సూక్తులను రిత్ర్తసలుపకు నరుడా!! 


కం: 

వితత కళా వైభవ స 

మృతి గొను మేలాయసభ్య మండల చర్చా 
గతి "పని లెన్మంగలి పి 

ల్లి తలం గొరిగె " నను మాటలీలగ నరుడా!!! 


కం: 

మతిమాలి యే యధర్మ 

స్థితి పూనకు మపజయమ్ము సిద్దమ్మగు శా 
శ్వతరీతి " యతో ధర్మ 

స్తతో జయ మటన్న వాక్కు తధ్యము నరుడా!! 


63 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ఏ దరి దల దాచుకొనం 

గా దావేలేదు లోక కల్యాణము లా? 
తాదూర సుంత కంతయె 

లేదిక మెడకొక్క డోలు లేలగ నరుడా!! 


కం: 

అయగారికసలు చదువే 

మియు రాదిక వేషమేమొ మిట మిట మన్‌ వి 
సయ మౌను "పటాటోపము 

భయంకర" మటన్న సరణి బరగును నరుడా!! 


కం: 

పలు పలుకు లేలరా? ని 

ర్మల మతి నూహించ "దనకు మాలిన ధర్మం 
బిల గలదె?" దినము గడచుటె 

తల పట్టుట, లేరుగ నట్టిదా? మరి నరుడా!!! 


కం: 

నలుగురు నడచెడి దారినె 

మెలగుట , కడు లెస్స యొంటి మెలగిన ఫలము 
బ్లలుగవు " సంఘ శక్తిః 

కలౌ యుగే " యనెడి సూక్తి గట్టిది నరుడా!! 


64 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

పని పాట లేక యూరక 

తిని దిరిగెడి నాప చెంత దిరిగెడి వారిన్‌ 
జనకుడు దాజెడు కోతియు 

వన మెల్లంజెరచు నట్టి పట్టుగ నరుడా!! 


కం: 

మతి మంతుడైన యాతడు 

ధృతి మన్మని యౌచు " మాతృ దేవోభవ " యన్‌ 
వ్రతము " సమాతుః పరదై 

వత" మని యెడినుడి నెరింగి వర్ణిలు నరుడా!! 25 


కం: 

ఒకనికి గలదని యేడ్చిన 

ఒక కన్ను నశించు దనకు నుండదె యంచున్‌ 
వికట గతి నడ్వగా నిం 

కొక కన్నుంబోవు నట్టు లొనరకు నరుడా!! 


కం: 

స్వాంతమున దనకు దోచిన 

యంతగ నెరవెర్చుకొనుట హాయి గదా? కా 

కెంతయు " స్త్రీ బుద్దిః ప్రళ 

యాంతక " మని వినియు జొరుట హానిర నరుడా!! 
65 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

తనకు గల సంశయమునే 

యనుమానము లేక తేల్చి అడుగుట ఎంతో 
పున " మంత్య నిష్టుర ముక 

న్నను నాదిని నిష్టురమ్మె నయముర నరుడా!! 


కం: 

ఆలించు " కాముకస్య కు 

తో లజ్ఞా" యనెడు మాట తోచియు స్వేచ్చా 
లీల జన వలదు కాలమె 

గాలమ్మగు నమ్ముమొక్కకడ నో నరుడా!! 


కం: 

దోసరుల చెలిమి బూనకు 

వీసంబును వారు చిక్కు వెట్టెదరెపుడున్‌ 
"కూసెడి గాడిద వచ్చియు 

మేసెడి గాడిదను జెరచు" మేలుగ నరుడా!! 350 


కం: 

ఏ పొర పొచ్చెమ్ములు లే 

కేపుగ బ్రేమ స్వరూప మెరుగుము మేలౌ 
రూపింప వలదు "భార్యా 

రూపవతీ శత్రు" వను దురుక్తిని నరుడా!! 


66 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

పోడిమి తో "దిన మరిగిన 

కోడియు నింటి పయికెక్కి కూసిన యటు" లెం 
తో డంబు సూపు మూఢుడు 

కూడిన కొలదిగ నితాంత కుతిలత నరుడా!!! 


కం: 

తిన్నది మొదలగు బెద్దల 

బన్నంబుల ద్రోయ వలదు పరమార్ధ విధం 

బెన్ని మదినెంచు "నిత్యం 

సన్ని హితో మృత్యు" వను వచస్సును నరుడా !! 


కం: 

తన శక్తి నెరుగ జాలక 

పునులను వంచించ నడుము గట్టును జడుడే 
మన ? రాట్నము వచ్చెను బం 

డిని ప్రక్కకు ద్రోయు మనెడి రీవిగ నరుడా!! 


కం: 

పసరము వలె దిరు గాడకు 

మసలక సద సద్వివేక మతి గొను మీ పెం 
పెసగును "కర్త వ్యో ధ 

ర్మ సంగ్రహ " యన్న సూక్తి మదిగను నరుడా!! 55 


67 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ఫల సాధకులైన మహీ 

శులు గల్టిన దేశ శక్తి సొంపారును గా 

కిల " నాడు పెత్తనము తం 

బలి దొరతన మున్న బాగు పడునా? నరుడా!! 


కం: 

అహరహము జీవ యాత్రకు 

బహుయాతనలం గృశించి ప్రాణము నిలుపున్‌ 
మహిలో " ఉదర నిమిత్తం 

బహు కృత వేష" మను మాట పాటిగ నరుడా!!! 


కం: 

మిక్కిలి కష్టమ్ములు పడి 

యక్కట కట ? యీన గాచినట్టి పొలంబున్‌ 
నక్కల పాలొన రించిన 

ఫక్కిగ లోభి సిరి జిక్కు బరులకు నరుడా!! 


కం: 

అనయము హిత మతి యగు వి 

ప్రుని పలుకులు నమ్ము మేలు పొసగును వానిన్‌ 
జెనకకుము " విప్ర వాక్యం 

జనార్దన " యన్న సూక్తి చాలును నరుడా!! 


68 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

దండగులు లేని పోనియ 

భాండమ్ములు వైచి నిన్ను బాధింతురు నీ 
వొండని కనలకు నిండుం 

బండికి నొక పేడ తట్ట బరువా? నరుడా!! 40 


కం: 

భ్రమితాత్ముడు దేశంబున 

కమితంబుగ సేవ చేతునని పొంగు నదే 

భ్రమ యందురు " శీతాంశో 

రమృతార్పన " మెంత గొప్ప యగునోనరుడా!! 


కం: 
పల్లు బిగించియు సుకవుల 


దల్లడ పరచగ రచింప దలతురు సుకవుల్‌ 


౧౧ 


పెలగు తాటాకుల చ 


౧౧ 


ప్పుళ్లకు గుందేళ్లు బెదిరి పోవునె ? నరుడా!!! 


కం: 

అమలిన మతితో నంత 

స్టమగు పరంజ్యోతి దలచి సంయమి వై వె 
లబ్లుము "తమసో మా జ్యోతి 

రమయ" యనుము వీవు ముక్త కంఠత నరుడా!! 


69 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

సుమతుల గని సుమతులు డం 

బము లాడుదు రెంత యేని పడి లేచుచు ని 
క్కము "కుక్కలు మొరిగిన జం 

గము పరపతి పోవునా?" జగంబున నరుడా!!! 


కం: 

పొగడెదరు వింత దుస్తులు 

తగిలించిన వాని గోచి దాల్చిన వానిన్‌ 

నగెదరు "ధన మూలమిదం 

జగత్తనియు" పలుకు పలుకు సత్యము నరుడా!! 


కం: 

సరిగా రాచరికపు మొగ 

మెరుగని సన్నాసి యూత నిడునా ? రాష్ట్ర 
ద్దరణకు ? "వారణ మైధున 

పరిచితి కెట్రింత రాయ భారము ?" నరుడా!! 


కం: 

నేనే మొనగాడ ననం 

గానేరదు గొప్ప శక్తి కలవాడే గా 

నీ" నహి సర్వస్సర్వం 

జానాతి " యటన్న సూక్తి చాలదె? నరుడా !! 
70 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

తప్పక సర్వము నెరుగుట 

గొప్పతనము " వంట యింటి కుందే " లనుచున్‌ 
దప్పుకొని యుండదగ , దే 

మెప్పుడు తలమీద బడునొ? ఎరుగము నరుడా!! 


కం: 

నయ మార్గ గామివై దు 

ర్లయులకు గల చెడును బాపి నడుపుట శుభని 
ర్లయ "మాడ లేక మద్దెల 

పయిబడి ఏడుచు విధంబు" పట్టుకు నరుడా!! 


కం: 

మనసున గల సందేహము 

నను పదమే తీర్చు కొనిన నాత్మ వికాసం 
బును గాంతు "సంశ యాత్మా 

వినశ్యత" న్నట్టి సూక్తి వినవా? నరుడా!!! 


కం: 

తానరుగ మజ్జిగకు గతి 

లేనిదె పెరుగునకు జీటిలిఖియించు నటుల్‌ 
కాని పనులు మానియు నభి 

మానము గాపాడుకొనుచు మనుమో నరుడా!! 


71 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ప్రాపయి సర్వ జనంబుల 

గాపాడెడి ప్రభుని గొలది గాగను తలపుం 
జూపకు " నా విష్ణుః పృధి 

వీపతి " యను సూక్తి సుంత వినుముర నరుడా!! 


కం: 

చేత నయినంత పెద్దల 

చేతము మెచ్చు కొను చేత చేయుట మేలౌ 
" తాతకును దగ్గ నేర్పెడు 

రీతిన్నటియించు టెళ్ళ వృధరా నరుడా!! 


కం: 

ధనములు పెరిగిన జదువులు 

తనరిన మూలంబు తృప్తి దైవారుట కం 

గన " కో భోగో రమణిం 

వినా " యటంచ నెడి నుడిని వినవా? నరుడా!! 


కం: 

పరుసము లాడకు విబుధుల 

నరయము వారల చరిత్ర " హనుమంతుని ముం 
దర కుప్పి గంతులొక్కో?" 

హరి హరి వారికిని సాటి యగుదువ? నరుడా!!! 


72 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

న్యాయ పధము తప్పుట మే 

లా? యెరుగవె? సుంత "దుర్చలస్య బలం రా 
జా" యనెడు మాట దీనుల 

నే యెడ దుర్చలులె యంచునే చకు నరుడా !! 


కం: 

మనసు నొక విషయమున జొ 

న్పిన దత్సల సిద్ది వరకు వెనుకాడకు చ 

య్యన లాభ మొదవు " నిండన్‌ 

మునిగిన జలియుండుననుట పొసగునె?నరుడా !! 


కం: 

మణులను మణి మాన్యంబుల 

గొని నమ్మిన వానినణగ గొట్టును వేశ్యా 
జనము నిజంబు "సలజ్ఞా 

గణికానష్టా" యటన్న క్రమమది నరుడా !! 


కం: 

పొంగి పడునేమి లేకయె 

మింగ మెతుకు లేదు గాని మీసములకు సం 
పెంగల నూనియ లన్న 

ట్ట్లంగ లిడును మూఢ చిత్తు డనయము నరుడా || 


73 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

కరణీయ మందు లవమే 

మరకుము "కోదుర్లభ స్సృమర్దానా" మన్‌ 
సరణి గని యాను పూర్విగ 

నరయుచు దక్షత వహించు మయ్యా నరుడా!! 


కం: 

తిరుగుచు నూరక మంచిని 

బరికించక మొండి బండ వాదమ్ములతో 
మురిసెడి మూర్ణుని సఖ్యము 

'కొరివిన్‌ గొని తలను గోకి కొన్నటు" నరుడా!! 


కం: 

మునుకొని యెట్లేని ప్రసి 

ద్దిని గొనగా లేని పోని తిప్పలు వడ నె 
క్కొనకుము "కుంతీ పుత్రో 

వినాయక" యటన్న గీర్తి వెలయునె ? నరుడా !! 


కం: 

పటిమనొక శబ్దమును గూ 

ర్చుట రాదు ప్రబంధ కవిత రూపించునె ? చె 

న్నటి ? యుట్టి కెక్కలేనత 

డెటు స్వర్గము నెక్కనేర్చు ? నెరుగుము నరుడా || 


74 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

నిద్రాళు డవై ఏదొ యు 

పద్రవముగ జీవితాశ బాసెడు "జీవిన్‌ 
భద్రాణి పశ్యతి" యను వి 

నిద్రవ చోరీతి దెలియ నేరవ ? నరుడా !! 


కం: 

మది నాత్మ శక్తి దలియం 

గుదరదు "పొరుగింటి పుల్ల కూరయె రుచి" య 
న్నది యే దౌర్భాగ్యమొ ? మన 

కొదవి జగంబెల్ల నిండి యున్నది నరుడా |! 


కం: 

తంపులమారితనంపు వి 

శాంపతి | జనసౌఖ్యమిడంగయజాలునె? తుదిన 
ష్టంపడు “రాజారాష్ట్రు కృ 

తంపాప” మటన్న నుడివిధంబున | నరుడా!! 


కం: 

నలుగురు సుఖసంపదలం 

దులదూగుట | కంతోయింతో తోడ్పడు "మిరుగిం 
గలము పొరుగుమంగలమై” 

కల(తపడెడు తీరు మేలుగాదుర! నరుడా |! 


75 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

ఏకొలంది పాటికే, నొరు 

పోకల్గని, వానిసాటిపోలంగంజను | నీ 
లోకము “గతానుగతికో 

లోకో” యనుమాట దృష్టిలోనిడు | నరుడా! 


కం: 

ఉన్నత ధర్మము మద సం 

చన్నులకును బోధ సేయ సమ కట్టకు మీ 
వెన్నండును "బూడిద లో 

బన్నీరును బోయ నేమి ఫలముర ?" నరుడా !! 


కం: 

పసతూల మెలగకుము దు 
ర్వ్యసనములంబడి "శరీర మాద్యంఖల ధ 
ర్మసదన నంచుం బల్కెడు 

నసదృశ వాక్యంపు శక్తి నరయుము నరుడా !! 


కం: 

పరమ మహర్షులు మనకే 

సరణిని జూపిరొ ? త్వదీయ సంస్కృత రీతిం 
జరియించు" సాధు జన సం 

గరమయె సకలార్ద సాధకము రా! నరుడా !! 


76 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

తేజో రాజితుల "వయో 

వ్యాజంబును లింగ తా వివక్ష" యు నెపుడున్‌ 
యోజింపన్వలదు "గుణా 

పూజాస్తాన" మను పల్కు పొసగును నరుడా !! 


కం: 

జగమున మూర్జాగ్రణి నై 

జ గునంబించుక వెలార్ప జాలదు తనలో 
దెగ గొనగుచు గుములును ము 
సుగులోనంగ్రుద్దు లాట సూటిగ నరుడా !! 


కం: 

స్వమతిం గనికర మూనియు 

గుమతుల దలమీద బెట్టు కోదగ దోయీ ! 
గమనించ "శరే శాఠ్యం 

సమాచరే " త్తనెడు రీతి సలుపుము నరుడా !! 


కం: 

కొలది యదానము చేయం 

దలచ దొసగుచుండు ధనము తాకట్టులకున్‌ 
ఇల లోభి యరయగా "రా 

జుల సొమ్ములు రాళ్ల పాలె" సుమ్మీ ! నరుడా !! 


77 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

మన వలయు సత్య వర్తన 

మున నిహపర సౌఖ్యములకు మూలంబదెపో 
విను "సత్య మేవ జయతే" 

యనునుడి నన్ఫతంబు, నెపుడు నాడకు నరుడా !! 


కం: 

సుంతయు ధన మొసగడు భగ 

వంతుండని దిగులు చెంద వలదుర లవమున్‌ 
స్వాంతమున "నెంత చెట్టుకు 

నంతయె గాలి"'యను పల్కునరయుము నరుడా |! 


కం: 

సతతము మదమోహందుం 

డతులిత దౌర్త్యమున మిడిసి యాడును "నరకే 
సతికో దోషో మరనే" 

సతి కిం భయ" మనెడి నుడిని జాటుచు నరుడా !! 


కం: 

ఎత్తెరగున నేనియ గడు 

సత్తా సామర్యములను సాధించ వలెన్‌ 
"మెత్తని వానిం జూచిన 

మొత్తుటకుం బుద్ది పుట్టు బుడమిని" నరుడా !! 


78 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

హరుసమున నైన లేదా 

పరుసంబున నైన గర్మ ఫలములు చెందున్‌ 
బరమాత్మ "నదీనాంసా 

గరోగతి " యటన్న రీతి గానో నరుడా !! 80 


కం: 

క్యాతికి మూర్జుడు హృదయో 

దూత జ్ఞానంబు లేక పోయిన వీధిం 
గూత లిడు "నింట నీగల 

మోత బయట బల్లకీల మోత"గ నరుడా !! 


కం: 

విత్రస్త మానసుడవై 

శత్రువులను జూచి మదిని జంకకు ప్రజ్ఞా 

పాత్ర "ఇదం బ్రహ్మ మిదం 

క్షాత్ర" మనెడు రీతి ముందు సాగుము నరుడా !! 


కం: 

అరయగ నెన్నండును జే 

కురునా? ధర కుక్క తోక గొనియును గోదా 

వరి నీదుట, లా విధిగా 

బరగ౧డు యత్నములు సలుప వలదుర నరుడా !! 


79 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

మానక చేయుము సత్త్వ 

శ్రీ నలరెడు నాడె మేలు చేతల నాపై 

నౌనె ? "యనిత్యాని శరీ 

రాణి" యను వచస్సు నిజము రా విను నరుడా !! 


కం: 

ఎచ్చ లకు బోయి యేదో 

విచ్చల విడి వృద్దగురుల బీడించుట కై 

హెచ్చకు "తాతకు బెట్టిన 

బొచ్చెయె తరతరములనుట"పొసగుము నరుడా !! 


కం: 

సార విచారుల గరునో 

దారుల దిగ మ్రింగు మృత్యు దైవతము దురా 
చారుల జోలికి బోలే 

దౌరా ? "పాపీ చిరాయు" వందురు నరుడా || 


కం: 

లేక విలపించు పేదకు 

జేకురు నేదో దురంత చింతల తోడన్‌ 
జీకాకు "గోరు చుట్టిన 

రోకలి పోటను" విధమ్ము రూఢిగ నరుడా !! 


80 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

లాలించి విద్య నేర్చం 

జాలిన గురు ధిక్కరించి స్వయముగ మిడుకం 
బోలునె ? "తెడ్డుండగ జే 

గాలుచు కొను వెట్టి వాని గతియిది" నరుడా |! 


కం: 

దైవ గతిన్‌ లేములు నే 

దావిర్భవ మొందెనంచు నడలకు మోయీ ! 
భావింప "గలిమి లెములు 

కావడి కుండ లను" మాట గట్టిది నరుడా !! 


కం: 

మనము మనసార సలిపెడు 

పనులన్నియు " మొండి చేతి వానికి నువ్వుల్‌ 
తిన నేర్పెడు విధి నుండం 

జనదు విలక్షణత కలిగిచనవలె నరుడా !! 


కం: 

నిండారి యుండ మానవ 

మండలమున నేటికిని సమస్టితి నెపుడో 
వండిన కుడుముచ్చినచో 

పండుగుగా మెచ్చు కొనెడు పద్దతి నరుడా !! 


81 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

వీసంబేనియు లౌకిక 

వాసన లేనట్టి చెట్ట పదవులకై పే 

రాస గొను దొండ ముదిరిన 

నూసర వెల్లి యగు నన్న మొప్పున నరుడా !! 


కం: 

వికట మతి పూని సుజనుల 

దిక మకలంగలచు ఖలుడు దీనుల గనునా ? 
సుకముగ "గుడి మ్రింగెడి వా 

నికి లింగము గొప్ప యనుట నెగడునె?" నరుడా !! 


కం: 

పూనిక "నంబలి త్రాగెడు 

వానికి మీసంబు లెత్తి పట్టగ వేరే 

మానిసి " యన్నటు లోక 

జ్ఞానంబులు తలలు సూపె జాలగ నరుడా !! 


కం: 

తుంటరుల గూడి యాడుచు 

గొంటు తనంబును వహించి కులుకుచు గుడుమి 
న్నంటెదవు "రాళ్ల చేలో 

గుంటకు వలె" నెగిరి పడుట కూడదు నరుడా !! 


82 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం: 

శివ శివ ! "'యేడువ నేరిచి 

వ్యవసాయము చేయ వలయు" నన్నటు నిత్యం 
బవురా ? లేదని యేడుచు 

నవి వేకము తలకు బట్ట నగునా ? నరుడా !! 


కం: 

మాటకు "నెద్దీ నెననన్‌ 

గాటికిం గట్టు" మనునట్టి పను లయ్యారే ? 
నేటి బుధ కోటి మస్తక 

కోటీ రములైరి యిద్ది ఘోరము నరుడా !! 


కం: 

అకటా? కడు లుబ్దుడు "గా 

లికి బోయిన పేల పిండి కృష్ణార్చ్వన మన్‌" 
రకముగ దనకుందానై 

యొక పిడికెడు ముష్టి పెట్ట నోపడు నరుడా !! 


కం: 

హెచ్చిన యధికారాంధులు 

పెచ్చరిలును , బీద జనుల బీడింత్రు గదా ? 

"పిచ్చుక పై బ్రహ్మాస్తుము” 

నిచ్చ బ్రయిగించు కుంచు హేలను నరుడా !! 
83 


శతక బిల్వము శశిశర్మ బొల్లాప్రగడ 


కం; 

కర్మ క్షితి జన్మించి స్వ 

ధర్మమ్మున మెలగు సుకృతి తత్పరతన్‌ , స 
త్కర్మ ప్రియుడై , పలుకుత 

"ధర్మస్య జయోస్తనెడు పదంబు" నరుడా !! 


84 


